హనుమాన్‌ పూజ వీధానం 


| sl Pe 
aves abe) రమునాభకీర్థనం - తత్ర తత్ర నుతమునుకాంజలిమ్‌ు 
భావు జౌ పరిపూర్ణలోబనం - మారుతిం నవుత రాక్షశాంతకామ్‌ు 


"యెక్కడెక్కడ శ్రీరామ సంకీర్తన జరుగునో, అక్కడక్కడ మారుతి ఆనందబాప్పములునిండిన కళ్ళతో, చేతులు 
తలపై జోడించి నాట్యం చేస్తూ ఉండును'శ్రి ఆంజనేయస్వామి వారి జన్మదినం చైత్ర శుక్ల పూర్ణిమ రోజున 
జరిగింది. ఈ రోజున హనుమద్భక్తులు రోజంతా ఉపవాసముండి, హనుమన్‌ చాలిసా పఠనం, రామనామ జపం 
చేస్తారు. 


ఆంజనేయ స్వామికి పూజచేయవలసిన ప్రత్యేక దినెములు - శనివారం, మంగళవారం ఇంకా గురువారం. 
పురాణకధ ప్రకారం, ఒక సారి శని ఆంజనేయస్వామిని తన ప్రభావంతో వశపరచుకోవాలని ప్రయత్నించగా, 
స్వామి అతడిని తలక్రిందలుగా పట్టి, యెగరవేయసాగాడు. శని తన అపరాధాన్ని మన్నించమని వేడగా, 
స్వామి తనను, తన భక్తులను యెప్పుడూ పీడించనని శని మాట ఇచ్చిన తర్వాత వదిలిపెడతాడు. అందుకే 
యిడున్నర యేళ్ళ శని దోషం ఉన్నవారు శనివారం ఆంజనేయ ఉపాశన చేస్తే వారికి మంచి కలిగి, శని దోషం 
తగ్గుతుంది. ఇతరులు మంగళ, గురు, శని వారాలలో ఏ రోజైనా స్వామికి పూజ చేసుకొనవచ్చు. 


(స్వామికి ప్రీతి సా 


తమలపాకుల దండ: 

ఒక కధ ప్రకార ~ ఉన్న సీతమ్మవారికి, హనుమంతుడు రాములవారి సందేశము 
చెప్పినప్పుడు, అమ్మవారు ఆనందంతో హనుమంతునికి తమలపాకుల దండ వేసారట, దగ్గరలో పువ్వులు 
కనిపించక! అందుకే స్వామికి తమలపాకుల దండ అంటే YB అని చెప్తారు. 


వేద గ్రంథాలయం 9666122140 


మల్లెలు: 
గురువారాలు స్వామికి మల్లెలతో పూజ చెయ్యడం చాల శ్రేష్టం. 


పారిజాతాలు: 


స్వామికి పరిమళభరితమైన పువ్వులంటే చాల ప్రీతి. అందుకే పారిజాతంపూలతో పూజ చేస్తారు. 


తులసి: 


తులసి రాములవారికి ప్రితిపాత్రమైనది, అందుకే హనుమంతునికికూడా ఇష్టమైనది 


కలువలు: 

కలువ పువ్వులు కూడా శ్రీరాములవారికి యెంతో ఇష్టమైన పూలు. భరతుని ఉన్న ఒక్క కోవెల ఇరింజలకుడ, 
కేరళలో అతనికి కలువ పూల మాల వెయ్యడం సాంప్రదాయం. శ్రీరాములవారికి హనుమంతుడంటే భరతుడు 
మీద ఉన్నంత వాత్సల్యం ఉండడం చేత, హనుమత్‌ స్వామికి కూడా కలువ మాల వేస్తారు. 


(పంచముఖ హనుమాన్‌) 


శ్రీ విష్ణుమూర్తి అంశలలో ఉద్భవించిన రూపాలతో స్వామి పంచముఖ హనుమంతుడుగా వెలిసాడు. ఈ 
పంచముఖముల వివరం ఇలా చెప్పబడింది. 

తూర్పుముఖముగా హనుమంతుడు: పాపాలను హరించి, చిత్త NGI కలుగ చేస్తాడు. 

దక్షిణముఖంగా కరాళ ఉగ్ర నరసింహ స్వామి: శతృభయాన్ని పోగొట్టి, విజయాన్ని కలుగజేస్తాడు. 

పడమర ముఖంగా మహావీరగరుడ స్వామి,దుష్ట ప్రభావలను పోగొట్టీ,శరీరానికి కలిగే విష ప్రభావలనుండి 
రక్షిస్తాడు. 

ఉత్తరముఖముగా లక్ష్మీవరాహమూర్తి గ్రహ చెడు ప్రభావాలను తప్పించి, అష్టెశ్వర్యాలు కలుగజేస్తాడు. 


EO. 0TP ఉండే హయగ్రీవస్వామి జ్ఞానాన్ని , జయాన్ని, మంచి జీవనసహచరిని, బిడ్లలను ప్రసాదిస్తాడు. 
OS e డే > 


వేద గ్రంథాలయం 9666122140 


హనుమాన్‌ పూజా విధానము 
ధ్యానమ్‌: 


మహా దేవ నమస్తుభ్యం, 
DSSS సిదయే] 

@ (A) 
ప్రసాదా G5 నిర్విఘ్నం, 
భవతా AS మర్పనమ్‌ || 
ధ్యానం DNS VPA. 


ఆవాహనమ్‌ : 


పరమేశ దయాసింధో | 
భవసమ్తప వారక || 
స్వాగతం తే మహా దేవ | 
ఇహగచ్చ ప్రియంకం 
ఆవాహనం సమర్పయామి. 


మణిస్థగిత మాసనమ్‌ | 
కల్పితం తే మహాదేవ 
అధిరోహ స్థిరో భవ || 
ఆసనం స్మరయామి. 


పాద్యమ్‌ : 


పాద ప్రకాళనాయ తే | 


భక్త్యార్పితం మహాదేవ, 


వేద గ్రంథాలయం 9666122140 


కృపయా ప్రతి గృహ్యతామ్‌ || 
పాదయో: పాద్యం సమర్పయామి. 


ఆర్యమ్‌ : 


సర్వతీర్ణాంబు దీయతే | 
ఆర్య రూపేణ ద్ధేవేశ]| 
స్వికురుష్వ కృపాక 


ఆర్థం సమర్పయామి. 


ఆచమనమ్‌ : 


గంగాది సర్వతీర్ణే భ్యో 
(a) 
భక్త్యా సంపాదితం పయ: | 
పూర్వ మాచమనం కృత్వా DHF భవ పావన 


ఆచమనీయం సమర్పయామి. 
మధుపర్కమ్‌ 


దధ్నా మధు చ సంయుజ్య, 
అనీతం ప్రీతి దాయకమ్‌ | 
మధుపర్కం గృహాణేదం, 
దేవ సర్వ శుభంకర || 
మధుపర్కం సమర్పయామి. 


పంచామృత స్నానమ్‌ 


మధ్వాజ్య దధి సంయుక్తం, 
శర్కరా 35 సంయుతమ్‌ | 


పంచామృతం సమానీతం, 


వేద గ్రంథాలయం 9666122140 


నారికేళాంబు స్నాయతామ్‌ || 
పంచాంమృత స్నానం సమర్పయామి 


శుద్ధోదక స్నానమ్‌ 


గంగాది సర్వ తీర్థే భ్య | 

Dy APN శుభం జలమ్‌ | 
స్నానార్థం తవ సద్బక్త్యా; 

స్నాతు మర్హసి పావన॥॥ 
శుద్దోదక స్నానం సమర్పయామి 


వస్తమ్‌ 
2 


వస్త్రద్వయం దశాయుక్తం, 
స్వర్నతంతు DIG, Sad || 
అచ్చాదనాయ తే దత్తం, 
దేవ దేవ ప్రగృహ్యతామ్‌ || 
వస్త్రయుగ్మం సమర్పయామి 


ఉపవీతమ్‌: 


త్రివృతం వేదపాఠస్య 
దీకాగంభ ప్రసూచకమ్‌ | 
యజ్ఞసూత్రం గృహాణేదం , 

gy 
D QT Bw ఆయుషు | 
యజ్ఞో పవీతం సమర్పయామి 


సింధూరమ్‌ : 


సింధూరం ధాతు నిప్పన్నం, 
రక్తం శోభా వివర్ణకమ్‌ | 


వేద గ్రంథాలయం 9666122140 


గృహ్యాతాం దేవదేవేశ, 
గ్రహారిష్ట నివారకమ్‌ || 
సింధూర లేపనం సమర్పయామి. 


Mogan : 


చందనం సీతలం దివ్యం, 
పాటిరేణ సుగంధితమ్‌ | 
విలేపనాయ తే దత్తం, 

దేవ తాప నివాకరమ్‌ || 

దివ్యశ్రి చందనం సమర్పయామి. 


అక్షతలు : 


గంధస్యోపరి దేవేశ] 
అలంకారార్ల మర్చితా. 

(a) 
శాలీయా నక్షతాన్‌ దివ్యాన్‌ | 
స్వికురుష్య సురోత్తమ, 
గంధస్యోపరి అలంకరణార్గం, 
హరిద్రాక్షతా సమర్పయామి. 


v. ప్పమ్‌ : 


కుందమందార పద్మాని, 
చంపకా శోక మాలతీ] 


వేద గ్రంథాలయం 9666122140 


దూపం: 


వనస్పత్యుద్భవం దివ్యం 
నానా గంథైస్సు సంయుతమ్‌]| 
దాస్యామి గుగ్గులం ధూపం 
భక్త్యా తే ప్రతి గృహ్యతామ్‌ || 
ధూప మా స్రూపయామి. 


దీపమ్‌: 


వర్తి త్రయాత్మకం దీపం | 
ఘృతం పూరణం స్వలంకృతమ్‌] 
వహ్నినా యోజితం దేవ | 
దీయతే జ్ఞాన నాశకమ్‌ | 

దీపం దర్శయామి. 


కదళీ నారికేళాది 

ఫల యజ్మధురం శుచి | 
చతుర్విధాన్న సంయుక్తం 
నైవేద్యం దేవ భుజ్యతామ్‌ | 
నైవేద్యం సమర్పయామి. 


శుద్దాచమనియమ్‌ : 


పాణి పాదౌ చప్రక్షాళ్య 
సుస్థితాయ శుభాయ తే | 
ఉత్తరాచమనం దేత్తం | 
స్వీకురుష్వాఘ నాశన | 


వేద గ్రంథాలయం 9666122140 


తాంబూలమ్‌ : 


నాగవల్లీ SE Der 
QOS? చూర్ల సమన్నితా 

= (x) 
కర్పూర వీటికా దేవ 
దీయతే చర్వనం కురు || 
తాంబూలం సమర్పయామి. 


నీరాజనమ్‌ : 


తిమిర నాశనము 

నీరాజనం గృహాణేదం] 
కర్పూర జ్యోతి సంయుతమ్‌ | 
ఆనంద మహాదేవ | 

అజ్ఞాన తిమి రావహమ్‌ || 
నీరాజనం సమర్పయామి. 


పూజా విధానము సంపూర్ణం. 


వేద గ్రంథాలయం 9666122140 


